Registered No. HSE-49/2016 


RIGHT TO 
= INFORMATION 





ఆంధ్ర ప్రదేశ్‌ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 
PUBLISHED BY AUTHORITY 





No.2 AMARAVATI, THURSDAY, FEBRUARY 18, 2021 G.732 


NOTIFICATIONS BY GOVERNMENT 





CONSUMER AFFAIRS, FOOD AND CIVIL SUPPLIES DEPARTMENT 
(09.1) 


A.P.STATE CONSUMER DISPUTES REDRESSAL COMMISSION © - 
CONSUMER PROTECTION (GENERAL) RULES, 2020. 


[G.O.Ms.No.23, Consumer Affairs, Food and Civil Supplies (CS.1), 
29" December, 2020.] 


NOTIFICATION 
In exercise of the powers conferred by sub-section (1) of Section 102 of the 
Consumer Protection Act, 2019, (Central Act No. 35 of 2019), read with G.S.R.449 (E), 
published in Part II - Section -3, Sub-section (i) of the Gazette of India, Extraordinary, 


dated 15th July, 2020, the Government of Andhra Pradesh, hereby makes the 
following Regulations, namely:— 


1. Short title and commencement. — (1) These rules may be called the Andhra 
Pradesh State Consumer Protection (General) Rules, 2020. 


(2) They shall come into force on 20th day of July, 2020 


[1] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [RSP-I 





2. Definitions:- In these rules, unless the context otherwise requires,--- 
(a) ‘Act” means the Consumer Protection Act, 2019 ( 35 of 2019); 
(b) ‘public utility service’ means any— 
(i) transport service for the carriage of passengers or goods by air, road or 
water; or 
(ii) postal, telegraph, telephone or broadband service; or 
(iii)supply of power, light or water or fuel or natural gas to the public by 
any establishment; or (iv)insurance service; and 
(v) service in, or in connection with, the working of any major port or 
dock; 


3. Public utility services to be establishments. -— Public utility services shall be 
establishments for the purpose of Clause (19) of section 2. 


4. Certain activities to be exempt from unfair trade practice.—Permitting of the 
following activities carried out for promoting directly or indirectly the sale, use or 
supply of any product or any business interest shall be exempt from the purview of 
unfair trade practices, namely:— 
(a) lotteries allowed under the Lotteries (Regulation) Act, 1998 (17 of 1998); and 
(b) games of chance or skill not prohibited under the Public Gambling Act, 1867 
(3 of 1867), which are not gambling and wherein success depends on a 
substantial degree of skill and not chance. 


5. Manner of issuing invoice or bill or cash memo or receipt for goods sold or 
services rendered.— (1) Every invoice, bill, cash memo or receipt for goods sold or 
services rendered, issued by a seller shall have the following minimum particulars, 
namely:- 
(a) The name and address of the seller; 
(b) a consecutive serial number not exceeding sixteen characters, in one or 
multiple series, containing letters or numerals or special characters (hyphen or 
dash, and slash, symbolised as “-” 
thereof, unique for a financial year; 


and “/” respectively) and any combination 


(c) the date of its issue; 

(d) the name of the consumer; 

(e) the description of goods or services; 

(f) the quantity, in case of goods; 

(g) the shipping address, where applicable; 
(h) the taxable value and discounts; 


February 18, 2021] RULES SUPPLEMENT 





(i) the rate of tax; 

(j) the signature of the seller or his authorised representative; 

(k) the customer care number or e-mail ID, where available, and 

(l) the total price in single figure, along with the breakup price showing all the 
compulsory and voluntary charges, such as delivery charges, postage and 
handling charges, conveyance charges and the applicable tax: Provided that 
where such invoice, bill, cash memo or receipt is issued by a seller in electronic 
form, the signature of the seller is not required. 


(2) The serial number on the invoice, bill, cash memo or receipt to be issued by a seller 
shall not be altered, removed, replaced, or erased under any circumstances. 


KONA SASIDHAR, 
Ex-Officio Secretary to Government. 


4 ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [RSP-I 





వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు పౌర నరవరాల శాఖ 
(ని.ఎస్‌.!) 


వినియోగదారు వరిరక్షణ చట్టం, 2019 - ఆంధ్రప్రదేశ్‌ రాష్త్ర వినియోగదారు వివాదాల 
వరిష్కార కమీషను - వినియోగదారు పరిరక్షణ (సాధారణు నియమావళి, 2020. 


(ఉద.ఎంటణన్‌.నెం.239్త నిశియోగదారు జృవనవోరాలు, ఆనోర మరియు శొర GOGO? 
(శిఎన్‌౧0 డిళందిరు నెల 29వ తేది 2020 


ప్రకటన 


15-07-2020 తేదీగల భారత అసాధారణ గెజిట్‌, పార్టు ॥ - 3వ విభాగం - (వ ఉప-విభాగంలో 
ప్రచురించిన జిఎస్‌ఆర్‌ 449 (ఇ) తో పాటు 2019 వినియోగదారు పరిరక్షణ చట్టం (2019 లో 35వ 
కేంద్ర చట్టం) లోని 102 విభాగపు 1వ ఉప-విభాగం ద్వారా లభ్యమైన అధికారాలను పురస్కరించుకుని 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇందుమూలంగా ఈ క్రింద పేర్కొన్న నిబంధనలను రూపొందిస్తున్నది. అవేవంటే :- 


శ. సంగ్రహనామం, ప్రారంభం :- 
(1) ఈ నియమావళిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వినియోగదారు పరిరక్షణ (సాధారణ) నియమావళి 
2020 గా పిలువనగును. 
(2) అవి 2020 జూలై 20 తేదీ నుండి అమలులోకి వస్తాయి. 


2. నిర్వచనాలు :. ఈ నియమావళిలో సందర్భం ఇతర విధంగా కోరితేనే తప్ప 
(2) “చట్టం” అంటే 2019 వినియోగదారు పరిరక్షణ చట్టం (2019లో 35వ) అని అర్థం. 
(బి)  'ప్రజా ఉపయోగిత సేవ' అంటే ; 
(1) వాయు, రోడ్డు లేదా నీటి మార్గం ద్వారా ప్రయాణీకులు లేదా వస్తువుల రవాణా 
కోసం రవాణా సర్వీసు ; లేదా 
(i) _ పోస్టల్‌, టెలిగ్రాఫ్‌, టెలిఫోను లేదా బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీసు లేదా ; 
(ii) _ ఏవేని సంస్థల ద్వారా ప్రజలకు విద్యుత్తు, లైటు లేదా నీరు లేదా ఇంధనం లేదా 
సహజ వాయువు సరఫరా: లేదా 
(iv) air సర్వీసు ; మరియు 
(ఏదేని భారీ ఓడరేవు లేదా డాక్‌ లో పనిచేస్తున్న సర్వీసు లేదా అందుకు 


సంబంధించినది అని అర్థం. 


February 18, 2021] RULES SUPPLEMENT 5 





3. 


ఎస్టాబ్లిష్‌మెంట్లుగా ప్రజా ఉపయోగిత సేవలు :- 
2వ విభాగం (19) ఖండానికి సంబంధించినంత వరకు ప్రజా ఉపయోగిత సేవలు 


ఎస్టాబ్లిష్‌ మెంట్లుగా ఉంటాయి. 


4. 


(1) 


అనుచిత వర్తక విధానం నుండి మినహాయించాల్సిన కొన్ని కార్యకలాపాలు. 
ఏదేని ఉత్పత్తి అమ్మకం, వినియోగం లేదా సరఫరాను లేదా ఏదేని వ్యాపార ప్రయోజనాన్ని 


ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించడం కోసం నిర్వహించుందుకు అనుమతించిన దిగువ 


కార్యకలాపాలను అనుచిత వర్తక విధానాల పరిధి నుండి మినహాయించాలి. అవేవంటే ; 


(ఎ) 


(బి) 


1998 లాటరీల (రెగ్యులేషన్‌) చట్టం (1998లోని 17) క్రింద అనుమతించిన లాటరీలు; 
మరియు 

జూదం క్రిందకురాని, బహిరంగ జూదం చట్టం, 1867 (1867లోని 3) క్రింద నిషేధించని 
యాదృచ్చిక లేదా నైపుణ్యం గల ఆటలు. వీటిలో యాదృచ్చికతపై కాకుండా అత్యున్నత 


నైపుణ్య స్థాయి పై విజయం ఆధారపడి ఉంటుంది. 


అమ్మిన సరుకులు లేదా అందించిన సేవల కోసం ఇన్‌వాయిస్‌ ను లేదా బిల్లును లేదా క్యాష్‌ 
మెమోను జారీ చేసే విధానం. - 


అమ్మిన సరుకులు లేదా అందించిన సేవల కోసం అమ్మకందారు జారీ చేసే ప్రతి ఇన్‌వాయిస్‌, 


బిల్లు, క్యాష్‌ మెమో, లేదా రశీదులో దిగువ పేర్కొన్న కనీస వివరాలు ఉండాలి. అవేవంటే - 


(ల) 


(29) 


(సి) 
(డి) 
(ఇ) 
(ఎఫ్‌) 


(జి) 


అమ్మకందారు పేరు, చిరునామా ; 

ఒక ఆర్థిక సంవత్సరం కోసం ప్రత్యేకంగా అక్షరాలు లేదా సంఖ్యలు లేదా ప్రత్యేక గుర్తులు 
(వరుసగా అద్దగీత, డాష్‌, స్లాష్‌, “-” మరియు “/ గా సూచించబడినవిి మరియు 
అందుకు సంబంధించి ఏదేని ప్రత్యేక కూర్చుతో ఒకటి లేదా అనేక శ్రేణులలో పదహారు 
అక్షరాలకు మించకుండా వరుస క్రమసంఖ్య ; 

దానిని జారీచేసిన తేదీ ; 

వినియోగదారు పేరు ; 

వస్తువులు లేదా సేవల వివరణ ; 

వస్తువుల విషయంలో పరిమాణం ; 

వర్తించదగిన చోట షిప్పింగ్‌ చిరునామా ; 


(హెచ్‌) పన్ను విధించదగిన విలువ మరియు తగ్గింపులు ; 


6 ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [RSP-I 





(@) wey, den; 

(జ విక్రేత లేదా అతని అధీకృత ప్రతినిధి సంతకం ; 

(క) _ లభ్యంగా ఉన్నపుడు కస్టమర్‌ కేర్‌ నెంబరు లేదా ఇమెయిల్‌ ఐడి ; మరియు 

(ఎల్‌) బట్వాడా చార్జీలు, పోస్టేజి, నిర్వహణ చార్జీలు, ప్రయాణ ఖర్చులు మరియు వర్తించదగు 
పన్ను వంటి అన్ని నిర్ణంధ మరియు స్వచ్చంధ చార్జీలను చూపుతూ ధర వివరములతో 
పాటు ఒకే అంకెలో మొత్తం ధర. 


అయితే, అట్టి ఇన్‌వాయిస్‌ను, బిల్లును, క్యాష్‌ మెమోను లేదా రశీదును అమ్మకందారు 
ఎలక్ట్రానిక్‌ రూపంలో జారీ చేసినపుడు అమ్మకందారుని సంతకం అవసరం లేదు. 


(2) _ అమ్మకందారు జారీ చేసే ఇన్‌వాయిస్‌, బిల్లు, క్యాష్‌ మెమో లేదా రశీదుపై గల వరుస సంఖ్యను ఎట్టి 
పరిస్థితులలోను మారడం, తొలగించడం, చేర్చడం లేదా చెరిపివేయడం చేయరాదు. 


కోన శశిధర్‌, 
ఎదఖీరీత్తా వభ్రభుత్త తార్పదర్శి. 





Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 
Government Regional Press, Vijayawada, www.apegazette.cgg.gov.in 


